శ్రీ వరసిద్ది వినాయక వ్రతకల్పము 


శ్రీ మహాగణాధిపతయే నమః 


ఈ శ్రి వరసిద్ధి వినాయక వ్రతకల్పం లోని వినాయక పూజను వినాయక చవితినాడే కాకుండా రోజూ ఇంట్లో కూడా 
చేసుకోవచ్చు. చదువరుల సౌలభ్యం కొరకు మంత్రములను ఎరుపు రంగులోను, శ్లోకములను ఆకుపచ్చ రంగులోను, 
సంస్కృత వాక్యాలను నీలం రంగులోను, చేయవలసిన విధానమును నలుపు రంగులోను ఉంచాను. ఏదైనా పూజ చేసే 
టప్పుడు ముందుగా గణపతిని పూజించి తరువాత ఆయాదేవతా పూజను చేయాలి. 


ఈ వ్రతమును చేయువారు వినాయక చవితినాడు సూర్యోదయానికి పూర్వమేలేచి, స్నాన సంధ్యావందనములు 
ముగించుకుని మనసులో “స్వామీ! నీ అనుగ్రహము కోరి ఈవినాయక చవితీ వ్రతమును చేయుటకు 
సంకల్పిస్తున్నాను. దానికి తగిన అర్హతను, శ్రద్ధను నాకు ప్రసాదించ వలసినది” అని సంకల్పించుకొనవలెను. 
బ్రహ్మచర్యము వహించి, మిత భుక్తులై, మితముగా మాట్లాడుతూ వినాయకునే మనసున స్మరిస్తూ వ్రతమునకు 
కావలసిన సంభారములన్నీ ఏర్పరచుకొనవలెను. సాయంత్రమున మరల స్నానము చేసి గృహమునకు ఉత్తర 
ప్రదేశమున పూజాస్థలమును గోమయంతో అలికి ఐదురంగుల చూర్ణముతో ముగ్గులు పెట్టి, ఆసనము వేసి, నూతన 
వస్త్రము పరచి, బియ్యము పోసి, చతురస్రముగా చేసి, అందు అష్ట దళ పద్మమును లిఖించి ఆ బియ్యము తూర్పు 
భాగమున బంగారు లేక వెండి లేక రాగి లేక మట్టితో ( ప్లాస్టర్‌ ఆఫ్‌ పారీస్‌ తో చేసినది వాడరాదు ) చేసిన వినాయక 
విగ్రహమును ఉంచవలెను. సరిగ్గా ఈ పూజా పీఠమునకు పై భాగమున వ్రేలాడు నట్లుగా పాలవెల్లిని ఏర్పాటు 
చేయవలెను. మండపమునకు ముందు పళ్లెములో బియ్యము పోసి ఉంచుకొవాలి. పసుపు గణపతిని వేరే పళ్లెములో 
ఏర్పాటు చేసుకొన వలెను. ( మట్టి గణపతిని గానీ, ఈ పసుపు గణపతిని గానీ ముందే బియ్యములో పెట్టరాదు. 
పీటలమీద కూర్చున్న తరువాత పెట్టాలి. లేనిచో అనుకున్న వ్రతము ఏదో కారణముతో చాలా ఆలస్యమగును. స్త్రీలు, 
పురుషులు విధిగా శుచి అయిన సాంప్రదాయ వస్త్రములు ( చీర, పంచ ) ధరించాలి. జుట్టును ముడివేసి ఉండాలి. 
నుదుటన కుంకుమ ధరించాలి. స్త్రీలు కాళ్లకు పసుపు రాయాలి. పీటలమీద కూర్చునే ముందు పెద్దల 
ఆశిర్వాదమును స్వీకరించి కుడికాలు ముందు పెట్టి ఆసనము పై కూరొ ఎన వలెను. ఆచమనము చేసి,దీపారాధన చేసి, 
పసుపు గణపతిని బియ్యపు పళ్లెములో ఉంచి, కుంకుమ అలంకరించి పూజను ప్రారంభించ వలెను. 


గణపతి ప్రార్థన : శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం | ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే | | 
పార్వతీ పరమేశ్వర ప్రార్థన : వాగర్ణా వివ సంపృక్తౌ వాగర్ణః ప్రతిపత్తయే | జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరా | | 
గురు ప్రార్థన : గురు రృహ్మ గురు ర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః | గురు సాక్షాత్‌ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః | | 

శ్రి గురుభ్యో నమః హరిః ఓం | | 


రాజశేఖరుని విజయ్‌ శర్మ, rajasekharuni.vijay @ gmail.com,90005 32563 Page 1 


శ్రీ వరసిద్ది వినాయక వ్రతకల్పము 


ఆచమ్య | ఓం కేశవాయ స్వాహా | ఓం నారాయణాయ స్వాహా | ఓం మాధవాయ స్వాహా | 

ఓం గోవిందాయ నమః| ఓం విష్ణవే నమః| ఓం మధుసూదనాయ నమః| ఓం త్రివిక్రమాయ నమః| ఓం వామనాయ 
నమః| ఓం శ్రిధరాయ నమః| ఓం హృషీ కేశాయ నమః| ఓం పద్మ నాభయ నమః| ఓం దామోదరాయ నమః| ఓం 
సంకర్షణాయ నమః| ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః| ఓం అనిరుద్దాయ నమః| ఓం 
పురుషోత్తమాయ నమః। ఓం అధోక్షజాయ నమః| ఓం నారసింహాయ నమః| ఓం అచ్యుతాయ నమః। ఓం 
జనార్దనాయనమః। ఓం ఉపేంద్రాయ నమః| ఓం హరయే నమః। ఓం శ్రీ కృష్ణాయ నమః| | 

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః| | 


దైవీప్రార్థన : యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా | తయో స్సంస్మరణాత్సుంసాం సర్వతో జయమంగళం ॥ 
తదేవలగ్నం సుదినంతదేవ తారాబలం చంద్రబలంతదేవ | విద్యాబలం దైవబలంతదేవ లక్ష్మీపతే తేంఘ్రయుగం స్మరామి ॥ 
యత్రయోగేశ్వరః కృష్ణో యత్ర పార్టీ ధనుర్ణరః। తత్ర శ్రీర్విజయో భూతిర్దువానీతిర్మతిర్మమ ॥ 
ణ థి ధ్‌ ధ్ర 
స్కృతే సకల కళ్యాణ భాజనం యత్రజాయతే। పురుషస్త మజం నిత్యం వ్రజామి శరణం హరిం॥ 
సర్వదా సర్వ కార్యేషు నాస్తి తేషామ మంగళం | యేషాం హృదిస్థో భగవాన్‌ మంగళాయతనం హరిః॥ 
లాభస్తేషాం జయ స్తేషాం కుతస్తేషాం పరాభవః। యేషామిందీవర శ్యామో హృదయస్థో జనార్దనః॥ 
ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదాం | లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం ॥ 


సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే | శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే ॥ 


త్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః | ఉమా మహేశ్వరాభ్యాం నమః | వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః | శచీ పురందరాభ్యాం 
నమః। అరుంధతీ వశిష్థాభ్యాం నమః। శ్రీ సీతా రామాభ్యాం నమః| మాతా పితృభ్యో నమః। సర్వేభ్యో మహా జనేభ్యో 
నమః। 


భూతో చ్చాటన "(ఈక్రింది మంత్రము చెప్పి ఆక్షితలను వాసన చూసి వెనుకకు వేయాలి. అందువల్ల మనము చేసే 
సత్కర్మలకు ఆటంకం కలిగించే భూతములు తొలగి పారిపోతాయి ) 


ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః। యేతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే | | 

ప్రాణా యామము : ఓం భూః |ఓం భువః; ఓగ్‌ం సువః; ఓం మహః। ఓం జనః। ఓం తపః। ఓగ్‌ం సత్యం| ఓం 
తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి | ధియోయోనః ప్రచోదయాత్‌ | ఓమాపోజ్యోతీరసోమృతం బ్రహ్మ భూర్భు వస్సు 
వరోమ్‌।|| ( అని మనసులో జపిస్తూ ప్రాణా యామము చేయాలి ) 


రాజశేఖరుని విజయ్‌ శర్మ, rajasekharuni.vijay @ gmail.com,90005 32563 Page 2 


శ్రీ వరసిద్ది వినాయక వ్రతకల్పము 


సంకల్పం : ( హైదరాబాద్‌ లో ఉండే వారికి మాత్రమే ఈ సంకల్పం పనికి వస్తుంది. ఎరుపు రంగులో ఉన్నవి 
మీరుఉన్న ప్రదేశాన్ని బట్టి మారాతాయి. కనుక మిగతా ప్రదేశాల వారు మీ ప్రాంత పురోహితులని సంప్రదించగలరు ) 

మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం | శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే। శ్రీ 
మహా విష్ణో రాజయా। ప్రవర్తమానస్య | అద్య బ్రహ్మణః। ద్వితీయ పరార్దే। స్వేతవరాహ కల్పే| వైవస్వత మన్వంతరే | 


కలియుగే! ప్రథమ పాదే! జంబూ ద్వీపే! భరత వర్షే। భరత ఖండే । మేరోర్టక్షిణ దిగ్భాగే | శ్రీశైలస్య వాయువ్యప్రదేశే | 
క్రిష్ణా గోదావర్యోర్మధ్యదేశే | లక్ష్మీనివాసగృహీ | సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నిధా। అస్మిన్‌ 
నై స్త 


వర్తమాన - వ్యావహారిక చాంద్రమానేన -. ఓ... లలల సంవత్సరే | దక్షిణాయనే | వర్ష బుతౌ। భాద్రపద 
మాసే| శుక్ష పక్షే! చతుర్ధ్యాం తిథౌ! ........ వాసల అ శుభ నక్షత్రే! శుభ యోగే | శుభ కరణే | ఏవంగుణ 


విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ | 

శ్రీమాన్‌ .... గోత్ర .... నామధేయః | ధర్మపత్నీ సమేతః | (శ్రీమతి.... గోత్రవతి। .... నామధేయవతి। ) 

శ్రీమతః... గోత్రస్య | ... నామధేయస్య | ధర్మపత్నీ సమేతస్య | (శ్రిమత్యాః ...గోత్రవత్యాః। ..నామధేయవత్యాః।) 

అహం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య | శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం | అస్మాకం సహకుటుంబానాం 
క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం। ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ 


శ్ర 


సిద్గర్లం | పుత్ర పౌత్రాభి వృద్ద.ర్లం | ఇష్టకామ్యార్ద ఫలసిదంరం | సమస దురితోప శాంత్యర్ణం | వర్షే వర్షే ప్రయుక్త 
ధ్యోథ న ధ్యోథ చ థ ధ్యోథ అ థ వ అక 


భాద్రపద శుద్ధ చతుర్ధ్యాం శుభతిథౌ । శ్రి వరసిద్ధి వినాయక దేవతాముద్ధిశస్య | శ్రి వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం | 
శ్రీవరసిద్ధి వినాయకదేవతా సన్నిధౌ సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిరుపచారై: సంభవితా నియమేన, కల్పోక్త ప్రకారేణ 
యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే! ఆదౌనిర్విఘ్నేన పరిసమాప్యర్దం శ్రీ మహా గణాధిపతి 


పూజాం కరిష్యే॥ ( అని చెప్పి అక్షతలు నీరు వదలాలి ) 


కలశారాధనమ్‌: 
తదంగ కలశారాధనం కరిష్యే! కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ | కలశే ఉదకం పూరయిత్వా। కలశస్యోపరి హస్తం 
నిధాయ। ( కలశమును నీటితోనింపి గంధ పుష్పాక్షతలతో అలంకరించి, చెయ్యి మూతవేసి ఈక్రింది మంత్రం పఠించాలి) 
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్పమాశ్రితః| మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః | 
కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా | బుగ్వేదోథ యజుర్వేద సామవేదోహ్యథర్వణః | 

ఆరి 7 ఆః స్ట ఆోః ఆః “AD. న 
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః! ఆకలశేషుధావతి పవిత్రే పరిషిచ్యతే | ఉక్టిర్యజ్ఞషు వర్ణతే | 
ఆపోవా ఇదగ్‌ం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపోన్న మాపో2మృతమాపస్సమ్రాడాపో 
విరాడాపస్స్వరాడాపశ్ళన్దాగ్‌ స్యాపో జ్యోతీ గ్‌ ష్యాపో యజూగ్‌ ష్యాపస్సత్యమాపస్సర్వా దేవతా ఆపో భూర్చు వస్సువరాప 
ఓమ్‌॥ (ఆ నీటియందు గంగా మొదలైన సప్తనదులు ఆవాహన అయినట్లుగా భావిస్తూ ఇలా చదవాలి.) 


గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి | నర్మదే సింధు కావేర్యా జలేస్మిన్‌ సన్నిధిం కురు॥ 


రాజశేఖరుని విజయ్‌ శర్మ, rajasekharuni.vijay @ gmail.com,90005 32563 Page 3 


శ్రీ వరసిద్ది వినాయక వ్రతకల్పము 


ఆయాంతు శ్రీ మహా గణాధిపతి పూజార్ధం మమ దురితక్షయ కారకాః | కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య | దేవం 
ఆత్మానంచ సంప్రోక్ష్య | (కలశములోని నీటిని పూజా ద్రవ్యములయందు, దేవునియందు, తనయందు చల్లుకొనవలెను) 


మహాగణపతి పూజ 


ఏపూజ చేసేటప్పుడైనా ముందుగా మహాగణపతి(పసుపు గణపతి)ని పూజించి తరువాత ఆయాదేవతల పూజ 


చేయాలి. పళ్ళాంలో బియ్యం పోసి అందు పసుపుతో గణపతిని చేసి తమలపాకుపై పెట్టి పూజించాలి. ఇక్కడ గణపతి 
పూజను మాత్రమే రాస్తున్నాను. వివరణ ఇవ్వడం లేదు. 


సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం అస్మిన్‌ బింబే శ్రిముహాగణాధిపతిం ఆవాహయామి । 
శ్రిమహాగణాధిపతయే నమః। ధ్యాయామి । 

శ్రీమహాగణాధిపతయే నమః। ఆవాహయామి। 

శ్రిమహాగణాధిపతయే నమః। ఆసనం సమర్పయామి । 

శ్రీమహాగణాధిపతయే నమః। పాదయోః పాద్యం సమర్పయామి । 


శ్రీమహాగణాధిపతయే నమః। హస్తయోః అర్హం సమర్పయామి । 


శ్రీమహాగణాధిపతయే నమః। ముఖే కరు నేల సమర్పయామి । 

శ్రీమహాగణాధిపతయే నమః। స్నానం సమర్పయామి । శుద్ధ ఆచమనీయం సమర్పయామి । 
శ్రీమహాగణాధిపతయే నమః। వస్త్రయుగ్మం సమర్పయామి। శుద్ధ ఆచమనీయం సమర్పయామి । 
శ్రీమహాగణాధిపతయే నమః। యజ్ఞోపవీతం సమర్పయామి । శుద్ద ఆచమనీయం సమర్పయామి । 
శ్రిమహాగణాధిపతయే నమః। గంధం సమర్పయామి । 

శ్రీమహాగణాధిపతయే నమః। అక్షతాన్‌ సమర్పయామి । 


శ్రీమహాగణాధిపతయే నమః। పుష్పం సమర్పయామి । అక్షతైః పుష్పైః పూజయామి । 


ఓం సుముఖాయ నమః। ఓం ఏకదంతాయ నమః। ఓం కపిలాయ నమః। ఓం గజకర్ణకాయ నమః। ఓం లంబోదరాయ 
నమః। ఓం వికటాయ నమః। ఓం విఘ్నరాజాయ నమః। ఓం గణాధిపాయ నమః। ఓం ధూమకేతవే నమః। ఓం 
గణాధ్యకాయ నమః। ఓం ఫాలచంద్రాయ నమః। ఓం గజాననాయ నమః। ఓం వక్రతుండాయ నమః। ఓం శూర్పకర్ణాయ 
నమః। ఓం హేరంబాయ నమః। ఓం స్కందపూర్వజాయ నమః। 


శ్రీమహాగణాధిపతయే నమః। ధూప మాఘ్రాపయామి । 
శ్రీమహాగణాధిపతయే నమః। సాక్షాద్దీపం దర్శయామి । శుద్ధ ఆచమనీయం సమర్పయామి । 
శ్రీమహాగణాధిపతయే నమః। నైవేద్యం సమర్పయామి । శుద్ధ ఆచమనీయం సమర్పయామి । 


రాజశేఖరుని విజయ్‌ శర్మ, rajasekharuni.vijay @ gmail.com,90005 32563 Page 4 


శ్రీ వరసిద్ది వినాయక వ్రతకల్పము 


శ్రీమహాగణాధిపతయే నమః। తాంబూలం సమర్పయామి । శుద్ద ఆచమనీయం సమర్పయామి । 
శ్రీమహాగణాధిపతయే నమః। నీరాజనం దర్శయామి । శుద్ధ ఆచమనీయం సమర్పయామి । 

సుముఖశ్పైక దంతశ్చ కపిలో గజకర్ణకః। లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః॥ 

ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః। వక్రతుండ శ్యూర్పకర్లో హేరంబస్కందపూర్వజః॥ 

షోడశైతాని నామాని యః పఠేచ్చుణుయాదపి। విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్ణమేతథా ॥ 

సంగ్రామే సర్వ కార్యేషు విఘ్న స్తస్య నజాయతే॥ 

శ్రీమహాగణాధిపతయే నమః। మంత్రపుష్పం సమర్పయామి । 

శ్రీమహాగణాధిపతయే నమః। ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి । 

అనేన మయాకృతేన షోడశోపచార పూజయా భగవాన్‌ సర్వాత్మకః శ్రీమహాగణాధిపతి స్సుప్రీత స్సుప్రసన్నో వరదో 
భవతు। 

ఉత్తరే శుభకర్మణ్యవిఘ్న మస్తితి భవంతో బృవంతు। (అనిచెప్తూ పెద్దలకు నమస్కరిస్తే) 

ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు। (అని పెద్దలు పలుకుతూ పూజచేసుకునే వారిపై అక్షతలు వేయాలి) 
శ్రీమహాగణాధిపతి ప్రసాదం శిరసా గృష్ణోమి | 

శ్రీ మహాగణాధిపతం యధాస్థానం ఉద్వాసయామి । యధాస్థానం ప్రవేశయామి ॥ 

శోభనార్ధే క్షేమాయ పునరాగమనాయచ ॥ 

మహాగణపతి పళ్లెమును ఉత్తరముగా జరిపి, మళ్లీ ఆచమనము చేసి వరసిద్ధి వినాయకుని పూజకు సంకల్పించాలి. 


శ్రీ వరసిద్గి వినాయక పూజ 


అథ పూర్వ సంకల్ప విధానేన శ్రీ వరసిద్ధి వినాయక పూజాం కరిష్యే! ( అని అక్షతలు నీళ్ళతో పళ్లెములో వదలాలి. 
పుష్పము బోర్లించి మట్టి విగ్రహానికి ఆనించి పట్టుకుని ఈక్రింది మంత్రాలు చదువుతూ వరసిద్ధి వినాయకుని ప్రాణప్రతిష్ట 
చేయాలి. ) 

రక్తాంబోధిస్థపోతోల్ల సదరుణ సరోజాధిరూఢా కరాబ్దైః పాశం కోదండ మికూద్భవ మళిగణమప్యంకుశం పంచబాణాన్‌ | 
బిభ్రాణం సృక్కపాలం త్రినయనలసితా పీనవక్షోరుహాడ్యా। దేవీ బాలార్కవర్ణా భవతు సుఖకరీ ప్రాణశక్తి: పరానః॥ 
హాంహ్రీం క్రోయరలవశషసహోమ్‌ ఓం వరసిద్ధి వినాయక ప్రాణః మమ ప్రాణః వరసిద్ది వినాయక జీవః మమ జీవః 
వాజ్మునః శ్రోత్ర జిహ్వాఘ్రాణైః ఉచ్చ్వాసరూపేణ బహిరాగత్య। అస్మిన్‌ బింబే( అస్మిన్‌ కలశే ) సుఖేన చరన్‌ తిష్టన్తు 
స్వాహా॥ 


ప్రాణప్రతిష్ట : ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణ మిహనో ధెహి భోగమ్‌। జ్యొక్పశ్యేమ సూర్య 
ముచ్చరంత  మనుమతే మృళయానస్స్యస్తి। అమృతం వైప్రాణా అమృతమాపః  ప్రాణానేవ 


రాజశేఖరుని విజయ్‌ శర్మ, rajasekharuni.vijay @ gmail.com,90005 32563 Page 5 


శ్రీ వరసిద్ది వినాయక వ్రతకల్పము 


యథాస్థానముపహ్వయతే || శ్రీ వరసిద్ధివినాయక దేవతా స్థిరాభవతు। వరదా భవతు। సుప్రసన్నా భవతు | 
అస్మిన్‌ బింబే సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం శ్రీ వరసిద్ధి వినాయకదేవతాం 


స 


ఆవాహయామి । స్థాపయామి | పూజయామి। 


భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్‌। విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజ ॥ 
ఏకదంతం శూర్పకర్ణం గజవక్తం చతుర్భుజం | పాశాంకుశధరం దేవమ్‌ ధ్యాయేత్సిద్ది వినాయకమ్‌ ॥ 
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం। భక్తాభీష్టప్రదం తస్మాత్‌ ధ్యాయేత్తం విఘ్న నాయకమ్‌ ॥ 
ద్యాయేద్గజాననం దేవం తప్తకాంచనసన్ని భం। చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ॥ 

శ్రి వరసిద్ధి వినాయక స్వామినే నమః। ధ్యాయామి। 

అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర | అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ || 

శ్రి వరసిద్ధి వినాయక స్వామినే నమః। ఆవాహయామి। 

మోక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నై ర్విరాజితం | రత్న సింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం ॥ 

శ్రి వరసిద్ధి వినాయక స్వామినే నమః। ఆసనం సమర్పయామి । 

గౌరీపుత్ర నమస్తే2స్తు శంకర ప్రియనందన। గృహాణార్హం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ॥ 


ఖీ 


ర్థ్యం సమర్పయామి । 


గజవక్త నమస్తే2స్తు సర్వాభీష్ట ప్రదాయక । భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన ॥ 


శ్రి వరసిద్ధి వినాయక స్వామినే నమః। హస్తయోః అ 


శ్రి వరసిద్ధి వినాయక స్వామినే నమః। పాదయోః పాద్యం సమర్పయామి । 

అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత| గృహాణాచమనం దేవ తుభ్యం దత్తంమయా ప్రభో ॥ 

శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః। ముఖే ఆచమనీయం సమర్పయామి । 

దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం| మధుపర్కం గృహాణేదం గజవక్త నమోస్తుతే ॥ 
శ్రి వరసిద్ధి వినాయక స్వామినే నమః। మధుపర్కం సమర్పయామి । 


స్నానం పంచామృతైర్జేవ గృహాణ గణనాయక | అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత ॥ 
పాలు : ఓం ఆప్యాయస్వ సమేతు తే విశ్వతః సోమ వృష్ణియం | భవా వాజస్య సంగధే | | 
పెరుగు : ఓం దధిక్రాన్టో అకారిషం జిష్లోరశ్వస్య వాజినః। సురభినో ముఖాకరత్సణ ఆయూగ్‌ంషి తారిషత్‌ | | 


నెయ్యి : ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవః సవితోత్సునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసోః సూర్యస్య రస్మిభిః | | 


రాజశేఖరుని విజయ్‌ శర్మ, rajasekharuni.vijay @ gmail.com,90005 32563 Page 6 


శ్రీ వరసిద్ది వినాయక వ్రతకల్పము 


తేనె : ఓం మధువాతా బుతాయతే మధుక్షరంతి సింధవః! మాధ్వీర్నస్సంత్వోషధీః:! మధు నక్తముతోషసి 
మధుమత్సార్దివగ్‌ం రజః; మధు ద్య రస్తునః పితా! మధుమాం నో వనస్పతిర్మధుమాగ్‌ం అస్తు సూర్యః । 
మాధ్వీర్గావో భవంతు నః | | 


పంచదార : ఓం స్వాదుః పవస్య దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవేతునామ్నే | స్వాదుర్మిత్రాయ 
వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగ్‌ం అదాభ్యః | | 


కొబ్బరినీళ్లు : యాః ఫలినీర్యా అఫలా అపుష్పా యాశ్చపుప్పిణేః। బృహస్పతి ప్రసూతా స్తానో 
ముళ్చాన్త్వగ్‌ంహసః | | 


శ్రి వరసిద్ధి వినాయక స్వామినే నమః। పంచామృత స్నానం సమర్పయామి । 

గంగాదిసర్వతీర్ణేభ్యః ఆహృతైరమలిర్జలైః। స్నానం కురుష్వ భగవన్ను మాపుత్ర నమోస్తుతే ॥ 

శ్రీవరసిద్ధి వినాయక స్వామినేనమః। శుద్దోదక స్నానం సమర్పయామి । శుద్ధ ఆచమనీయం సమర్పయామి । 
రక్తవస్తద్వయం చారు దేవయోగ్యంచ మంగళం! శుభప్రద గృహాణత్వం లంబోదరహరాత్మజ ॥ 

శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః। వస్త్రయుగ్మం సమర్పయామి। శుద్ధ ఆచమనీయం సమర్పయామి । 
రాజతం బహ్మసూత్రం చ కాంచనం చో త్తరీయకం। గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక ॥ 

త్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః। యజ్ఞోపవీతం సమర్పయామి। శుద్ధ ఆచమనీయం సమర్పయామి । 
చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం। విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం ॥ 

శ్రి వరసిద్ధి వినాయక స్వామినే నమః। గంధం సమర్పయామి । 

అక్షతాన్‌ ధవళాన్‌ దివ్యాన్‌ శాలీయాంస్తండులాన్‌ శుభాన। గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే॥ 
శ్రి వరసిద్ధి వినాయక స్వామినే నమః। అక్షతాన్‌ సమర్పయామి । 

సుగంధానిచ పుష్పాణి జాజీకుంద ముఖానిచ। ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే ॥ 

శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః। పుష్పం సమర్పయామి। అక్షతైః పుష్పైః: పూజయామి । 


అధాంగ పూజ! 

గణేశాయ నమః - పాదౌ పూజయామి (పాదములు) 
ఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామి (మడమలు) 
శూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామి (మోకాళ్ళు) 


రాజశేఖరుని విజయ్‌ శర్మ, rajasekharuni.vijay @ gmail.com,90005 32563 Page 7 


శ్రీ వరసిద్ది వినాయక వ్రతకల్పము 


విఘ్నరాజాయ నమః - జంఘే పూజయామి (పిక్కలు) 
అఖువాహనాయ నమః - ఊరూ పూజయామి (తొడలు) 
హేరంబాయ నమః - కటిం పూజయామి ( కటి) 
లంబోదరాయ నమః - ఉదరం పూజయామి (బొజ్జ) 
గణనాథాయ నమః - నాభిం పూజయామి (బొడ్డు) 

గణేశాయ నమః - హృదయం పూజయామి (హృదయభాగం) 
స్థూలకంఠాయ నమః - కంఠం పూజయామి (కంఠం) 
స్కందాగ్రహాయ నమః -స్కంధౌ పూజయామి (మూపులు) 
పాశహస్తాయ నమః - హస్తా పూజయామి ( చేతులు) 
గజవక్షాయ నమః - వక్తం పూజయామి (ముఖము) 
విఘ్నహంత్రే నమః - నేత్రే పూజయామి (కన్నులు) 
శూర్పకర్ణాయ నమః - కర్ణా పూజయామి (చెవులు) 
ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి (నొసలు) 
సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి (తల) 
విఘ్నరాజాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి (అన్ని అంగములు) 


ఏకవింశతి పత్రపూజ : (21 విధముల పత్రములతో పూజింపవలెను) 
సుముఖాయనమః - మాచీపత్రం పూజయామి। ( మాచిపత్రి ) 
గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి! ( వాకుడాకు ) 
ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి! ( మారేడు దళం ) 
గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామి ( గరిక ) 
హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి! ( ఉమ్మెత్త ) 
లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి! ( రేగు ఆకు ) 
గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం పూజయామి! ( ఉత్తరేణి ఆకు ) 
గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి! ( తులసీదళం ) 
ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి।॥ ( మామిడి ఆకు ) 


వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి! ( గన్నేరు ) 


రాజశేఖరుని విజయ్‌ శర్మ, rajasekharuni.vijay @ gmail.com,90005 32563 Page 8 


శ్రీ వరసిద్ది వినాయక వ్రతకల్పము 


భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి! ( విష్ణుక్రాంతము ) 
వటవేనమః - దాడిమీపత్రం పూజయామి। ( దానిమ్మాకు ) 
సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి! ( దేవదారు ఆకు ) 
ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి। ( మరువము ) 
హేరంబాయనముః - సింధువారపత్రం పూజయామ। ( వావిలి ) 
శూర్పకర్ణాయనమః - జాజీపత్రం పూజయామి! ( జాజిఆకు ) 
సురాగ్రజాయనముః - గండకీపత్రం పూజయామి । ( గండకీ ) 
ఇభవక్షాయనమః - శమీపత్రం పూజయామి ।॥ ( జమ్మి ఆకు ) 
వినాయకాయ నమః - అశ్వళ్ధపత్రం పూజయామి! ( రావిఆకు ) 
సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి! ( మద్దిఆకు ) 
కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి! ( జిల్లేడుఆకు ) 


శ్రి గణేశ్వరాయనమః - ఏకవింశతి పత్రాణి పూజయామి! (21 రకములు ) 


అష్టోత్తర శతనామావళి : 

ఓం గజాననాయ నమః। ఓం గణాధ్యకాయ నమః। ఓం విఘ్నరాజాయ నమః। ఓం వినాయకాయ నమః। 
ఓం ద్వైమాతురాయ నమః। ఓం ద్విముఖాయ నమః! ఓం ప్రముఖాయ నమః। ఓం సుముఖాయ నమః! ఓం 
కృతినే నమః। ఓం సుప్రదీపాయ నమః। ఓం సుఖనిధయే నమః। ఓం సురాధ్యకాయ నమః। ఓం 
సురారిఘ్నాయ నమః! ఓం మహాగణపతయే నమః। ఓం మాన్యాయ నమః। ఓం మహాకాలాయ నమః। ఓం 
మహాబలాయ నమః। ఓం హేరంబాయ నమః। ఓం లంబజఠరాయ నమ। ఓం హ్రస్వగ్రీవాయ నమః! ఓం 
మహోదరాయ నమః। ఓం మదోత్కటాయ నమః। ఓం మహావీరాయ నమః। ఓం మంత్రిణే నమః। ఓం మంగళ 
స్వరాయ నమః। ఓం ప్రమదాయ నమః। ఓం ప్రథమాయ నమః। ఓం ప్రాజ్ఞాయ నమః। ఓం విఘ్నకర్తే నమః! ఓం 
విఘ్నహంత్రే నమః। ఓం విశ్వనేత్రే నమః। ఓం విరాట్స్పతయే నమః। ఓం శ్రీపతయే నమః। ఓం వాక్సతయే 
నమః। ఓం శృంగారిణే నమః। ఓం ఆశ్రితవత్సలాయ నమః। ఓం శివప్రియాయ నమః। ఓం శీఘ్రకారిణే నమః। ఓం 
శాశ్వతాయ నమః। 


ఓం బల్వాన్వితాయ నమః 
ఓం బలోద్దతాయ నమః 


రాజశేఖరుని విజయ్‌ శర్మ, rajasekharuni.vijay @gmail.com,9000532563 Page 9 


శ్రీ వరసిద్ది వినాయక వ్రతకల్పము 


ఓం భక్తనిధయే నమః 

ఓం భావగమ్యాయ నమః 

ఓం భావాత్మజాయ నమః 

ఓం అగ్రగామినే నమః 

ఓం మంత్రకృతే నమః 

ఓం చామీకర ప్రభాయ నమః 
ఓం సర్వాయ నమః 

ఓం సర్వోపాస్యాయ నమః 

ఓం సర్వకర్ణే నమః 

ఓం సర్వ నేత్రే నమః 

ఓం నర్వసిద్దిప్రదాయ నమః 
ఓం పంచహస్తాయ నమః 

ఓం పార్వతీనందనాయ నమః 
ఓం ప్రభవే నమః 

ఓం కుమార గురవే నమః 

ఓం కుంజరాసురభంజనాయ నమః 
ఓం కాంతిమతే నమః 

ఓం ధృతిమతే నమః 

ఓం కామినే నమః 

ఓం కపిళ్ళఫలప్రియాయ నమః 
ఓం బ్రహ్మచారిణే నమః 

ఓం బ్రహ్మరూపిణే నమః 

ఓం మహోదరాయ నమః 

ఓం మదోత్కటాయ నమః 

ఓం మహావీరాయ నమః 

ఓం మంత్రిణే నమః 

ఓం మంగళసుస్వరాయ నమః 


రాజశేఖరుని విజయ్‌ శర్మ, rajasekharuni.vijay @ gmail.com,90005 32563 


Page 10 


శ్రీ వరసిద్ది వినాయక వ్రతకల్పము 


ఓం ప్రమదాయ నమః 

ఓం జ్యాయసే నమః 

ఓం యక్షికిన్నరసేవితాయ నమః 
ఓం గంగాసుతాయ నమః 

ఓం గణాధీశాయ నమః 

ఓం గంభీరనినదాయ నమః 

ఓం వటవే నమః 

ఓం జ్యోతిషే నమః 

ఓం అక్రాంతపదచిత్సభవే నమః 
ఓం అభీష్టవరదాయ నమః 

ఓం మంగళప్రదాయ నమః 

ఓం అవ్యక్త రూపాయ నమః 

ఓం పురాణపురుషాయ నమః 

ఓం పూష్లే నమః 

ఓం పుష్కరోత్‌ క్షిప్తహరణాయ నమః ? 
ఓం అగ్రగణ్యాయ నమః 

ఓం అగ్రపూజ్యాయ నమః 

ఓం అపాకృతపరాక్రమాయ నమః 
ఓం సత్యధర్మిణే నమః 

ఓం సఖ్యై నమః 

ఓం సారాయ నమః 

ఓం సరసాంబునిధయే నమః 

ఓం మహేశాయ నమః 

ఓం విశదాంగాయ నమః 

ఓం మణికింకిణీ మేఖలాయ నమః 
ఓం సమస్తదేవతామూర్తయే నమః 
ఓం సహిష్ణవే నమః 


రాజశేఖరుని విజయ్‌ శర్మ, rajasekharuni.vijay @ gmail.com,90005 32563 


Page 11 


శ్రీ వరసిద్ది వినాయక వ్రతకల్పము 


ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః 

ఓం విష్ణువే నమః 

ఓం విష్ణుప్రియాయ నమః 

ఓం భక్తజీవితాయ నమః 

ఓం ఐశ్వర్యకారణాయ నమః 

ఓం సతతోల్థితాయ నమః 

ఓం విష్వగ్దృశేనమః 

ఓం విశ్వరకావిధానకృతే నమః 

ఓం కళ్యాణగురవే నమః 

ఓం ఉన్మత్తవేషాయ నమః 

ఓం పరజయినే నమః 

ఓం సమస్త జగదాధారాయ నమః 

ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః 

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః 
శ్రి వరసిద్ధి వినాయక స్వామినే నమః। నానా విధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్‌ సమర్పయామి ॥ 
దశాంగం గుగ్గలోపేతం సుగంధం సుమనోహరం| ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ ॥ 
శ్రి వరసిద్ధి వినాయక స్వామినే నమః। ధూప మాఘ్రాపయామి । 
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాదో జితం మయా, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే 
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః। సాక్షాద్దీపం దర్శయామి । శుద్ధ ఆచమనీయం సమర్పయామి । 


సుగంధాసుకృతాంశ్రైవమోదకాన్‌ ఘృతపాచితాన్‌, నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్‌, 


భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ, ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక, 
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః। నైవేద్యం సమర్పయామి। శుద్ధ ఆచమనీయం సమర్పయామి । 


సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ, భూమ్యాం స్టెతాని భగవాన్‌ స్వీకురుష్వ వినాయక 


రాజశేఖరుని విజయ్‌ శర్మ, rajasekharuni.vijay @ gmail.com,90005 32563 Page 12 


శ్రీ వరసిద్ది వినాయక వ్రతకల్పము 


పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాబూలం ప్రతిగృహ్యతాం 
శ్రి వరసిద్ధి వినాయక స్వామినే నమః। తాంబూలం సమర్పయామి । శుద్ధ ఆచమనీయం సమర్పయామి । 


ఘృతవర్తి సహసైశ్చ శకలైస్టితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ 
శ్రీ వరసిద్ది వినాయక స్వామినే నమః। నీరాజనం దర్శయామి । శుద్ధ ఆచమనీయం సమర్పయామి । 


అథ దూర్వాయుగ్మ పూజ : 


గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి | 
ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి| 
అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి! 
వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి|! 
ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి | 

సర్వసిద్ది ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి|! 
ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి | 
ఇభవక్షాయ నమః దూర్వాయుగ్మం పూజయామి! 

మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి! 


కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి । 


రాజశేఖరుని విజయ్‌ శర్మ, rajasekharuni.vijay @ gmail.com,90005 32563 Page 13 


శ్రీ వరసిద్ది వినాయక వ్రతకల్పము 


గణాధిప నమస్తే2స్తు ఉమాపుత్రాఘనాశన। వినాయకేశతనయ సర్వసిద్ధి ప్రదాయక॥ 
ఏకదంతైకవదన తథామూషిక వాహన। కుమారగురవే తుభ్యం అర్ప్వయామి సుమాంజలిమ్‌ ॥ 
శ్రి వరసిద్ధి వినాయక స్వామినే నమః। మంత్రపుష్పం సమర్పయామి । 

ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ। నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన॥ 

శ్రి వరసిద్ధి వినాయక స్వామినే నమః। ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి । 

అర్జ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక । గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన ॥ 


శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః। పునరర్హ్శం సమర్పయామి ॥ 


ఘు 

యం బ్రహ్మ వేదాంత విదోవదన్తి పరం ప్రధాన పురుషం తథాన్యే। 

విశ్వోత్పత్తేః కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న నాయకాయ॥ 

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన। ఈప్పితంమే వరం దేహి పరత్రచ పరాంగతిమ్‌ ॥ 

వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ। నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ॥ 

శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః। ప్రార్థన నమస్కారం సమర్పయామి । 

అనేన మయాకృతేన షోడశోపచార పూజయా భగవాన్‌ సర్వాత్మకః శ్రీ వరసిద్ధి వినాయకదేవతా సుప్రీత స్పుప్రసన్నో 
వరదో భవతు। 

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రసాదం శిరసా గృష్ణోమి । 


శ్రీ వరసిద్ధి వినాయక స్వామినేనమః యధాస్థానం ఉద్వాసయామి। యధాస్థానం ప్రవేశయామి ॥ 


వాయనదానం : 


గణేశః ప్రతిగృష్ణోతు గణేశో వైదదాతి చ। గణేశ స్తారకోభాభ్యాం గణేశాయ నమోనమః॥ ( అని పలుకుచూ 21 
ఉండ్రాళ్ళు బ్రాహ్మణునికి లేదా బ్రహ్మచారికి వాయనము ఇవ్వవలెను ) 


దేవస్యత్వా సవితుః ప్రసవే అశినోర్చాహుభ్యాం పూష్ణో హస్తాభ్యామాదధే। ( అని వాయనము పుచ్చుకౌను వారు 
చెప్పాలి ) 


మండపదానము : పూజచేసిన మండపము అనగా పీటపై పరచిన వస్త్రము, బియ్యము, విగ్రహము, పాలవెల్లిలోని 


ఫలములు మొదలైన వన్నీ బ్రాహ్మణునికి దానముగా ఇవ్వవలెను. 


రాజశేఖరుని విజయ్‌ శర్మ, rajasekharuni.vijay @ gmail.com,90005 32563 Page 14 


శ్రీ వరసిద్ది వినాయక వ్రతకల్పము 


వినాయకస్య ప్రతిమాం వస్త యుగ్మ సమన్వితాం। తుభ్యం దాస్యామి విప్రేంద్ర యథోక్తఫలదో భవ॥ 
(ఓ బ్రాహ్మణోత్తమా! ధోవతులజోడుతో గూడ వినాయక ప్రతిమను నీకు ఒసంగుచున్నాను. శాస్తోక్మమైన ఫలమును 
ఒసంగుము. ) 


రాజశేఖరుని విజయ్‌ శర్మ, rajasekharuni.vijay @ gmail.com,90005 32563 Page 15 


